Registered No. HSE - 49 / 2016 


ANDHRA 
PRADESH 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


आंध्र 


GalT500 


///// 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవ జయతే 

ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 

THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 

W.No.16 

AMARAVATI , WEDNESDAY , APRIL 27 , 2022 

G.101 

PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 
NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 

--X- 

COMMISSIONER & DIRECTOR OF AGRL . MARKETING 
GOVT . OF A.P. , GUNTUR . 

Lr . No. AGC05-11030 / 12 / 2022 . 

Dated : 23-04-2022 . 

AGRL . MKTG . DEPT - REVISION OF MARKET FEE FOR PADDY AND PRAWNS / 
SHRIMP NOTIFICATION ISSUED VIDE G.O.Ms.No.27 , DT : 22-04-2022 
AMENDMENT TO BYE - LAW 24 ( 1 ) OF THE AGRL . MARKET COMMITTEES 
FOR ENHANCEMENT OF MARKET FEE ON PADDY AND PRAWNS / SHRIMP . 

Ref : G.O.Ms.No.27 , Agriculture and Cooperation ( Mktg.II ) , Dept. , Dt : 22-04-2022 . 

[ 1 ] 


2 

ANDHRA PRADESH GAZETTE , April 27 , 2022 

NOTIFICATION 

In exercise of the powers conferred under Sub - section ( 1 ) of the section 34 of the Andhra 
Pradesh ( Agricultural Produce & Livestock ) Markets Act , 1966 , the Government have issued orders 
vide G.O.Ms , No.27 , Agri & Co - op ( MKTG - II ) Department , Dt : 22-04-2022 for enhancement of 
Market Fee on Paddy and Prawns / Shrimp as mentioned in the below schedule . The following 
amendment to Bye - Law 24 ( 1 ) of the Agrl . Market Committees has been made for enhancement of 
market fee on Paddy and Prawns / Shrimp under sub sections ( 1 ) and ( 2 ) of Section 34 read with sub 
section ( 1 ) of Section 12 of A.P ( AP & LS ) Markets Act , 1966 . 

AMENDMENT 

In the said Bye Laws : 

For the existing Schedule under Bye Law 24 ( 1 ) , the following shall be substituted , namely : - 

SCHEDULE 

SI . 

Rate of Market Fee in 

Name of the Commodities 

No. 

Rupees 
( 3 ) 

( 1 ) 

( 2 ) 

( a ) All notified Agrl . Commodities , Livestock and Products of Livestock 
except paddy , Fish , Prawn / Shrimp and specified exempted Agrl . hundred Rupees ( 1 % ) 

Rs . 1.00 per every 

Commodities 

( b ) 1. Paddy 

Rs . 2.00 per every 
hundred Rupees ( 2 % ) 
Rs . 1.00 per every 
hundred Rupees ( 1 % ) 

2. Prawns / Shrimp ( Domestic & 

Export ) 

3. Fish 

Rs . 0.50 Ps per every 
hundred Rupees ( 0.50 % ) 

PRADYUMNA P.S. , 

Commissioner & Director of Agriculture Marketing ( FAC ) . 


ANDHRA PRADESH GAZETTE , April 27 , 2022 

వ్యవసాయ మార్కెటింగ్ విభాగాధిపతి వారి ప్రకటన 
కమీషనర్ మరియు వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులు . 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము , గుంటూరు , 

వ్యవసాయ మార్కెట్ కమీటీ ల బైలా 24 ( 1 ) కు సంబంధించి వరి , రొయ్యలు / షిమ్స్ లపై మార్కెట్ రుసుము 
పెంపుదల కొరకు సవరణ . 

ప్రకటన 

ఆంధ్రప్రదేశ్ ( వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు ) మార్కెట్ల చట్టం , 1966 లోని సెక్షన్ 34 లోని 
సబ్ - సెక్షన్ ( 1 ) కింద పొందుపరచిన అధికారాల మేరకు ప్రభుత్వం వారు G.O.Ms. No.27 . Agri & Co - op 
( MKTG - II ) డిపార్టుమెంటు , తేది : 22-04-2022 ఉత్తర్వుల ద్వారా వరి మరియు రొయ్యలు / షిమ్స్ లపై మార్కెట్ 
రుసుము పెంపుదల విషయమై మార్కెట్ల చట్టం సెక్షన్ 34 లోని సబ్ సెక్షన్లు ( 1 ) మరియు ( 2 ) కింద 
ఆంధ్రప్రదేశ్ ( వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు ) మార్కెట్ల చట్టం , 1966 లోని సెక్షన్ 12 లోని 
సబ్ సెక్షన్ ( 1 ) మేరకు పెంపుదల చేస్తూ బైలా 24 ( 1 ) నందు ఈ కింది సవరణను చేయడమైనది . ఈ కింది 
సవరణ ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీలు పెంపుదల చేసిన ఉత్పత్తులపై మార్కెట్ రుసుము 
వసూలు చేయవలెను . 

సవరణ 

పేర్కొన్న బై లాస్లో : 

బైలా 24 ( 1 ) నందు ప్రస్తుతము ఉన్న షెడ్యూలులో కింద పొందుపరచిన వాటిని భర్తీ చేయడమైనది . అవి 
ఏమనగా : 

షెడ్యూల్ 

వరుస 

వస్తువుల పేరు 

మార్కెట్ రుసుము రేటు 
రూపాయిలలో 

సంఖ్య 

1 

2 

3 

a 

మరియు ప్రతి వంద రూపాయలకు రూ .1.00 
ఉత్పత్తులు ( 1 % ) 

వరి , చేపలు , రొయ్యలు / షిమ్స్ 
మినహాయించబడిన నిర్దేశిత వ్యవసాయ 
మినహా మిగతా అన్ని ప్రకటిత వ్యవసాయ 
పశువులు మరియు పశువుల ఉత్పత్తుల మీద 
1. వరి 

ఉత్పత్తులు , 

ప్రతి వంద రూపాయలకు రూ .2.00 
( 2 % ) 

2. రొయ్యలు / రొయ్యలు ( దేశీయ & ఎగుమతి ) 
3. చేప 

ప్రతి వంద రూపాయలకు రూ .1.00 
( 1 % ) 

ప్రతి వంద రూపాయలకు రూ .0.50 
పైసలు ( 0.50 % ) 

ప్రద్యుమ్న పి.ఎన్ . , 

కమీషనర్ మరియు వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులు ( పూ.అ.బా. ) . 

--X --- 

Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 
Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


b 


3 


